! 


2 
మనవూరి పాండవులు 


(కథా సం(గహం ) 


అనగనగా ఓ వూరు. ఆవూరు ఓ పెద్ద దొరగారి హయాంలో, 
ఏలుబడిలో, ఏకచ్చ త్రాడిపత కంగా సాగిపోతున్నది. దుఠ్యోధనుడిలాంటి 
ఆ దొరగారికి శకునిలాంటి ఓ కన్నప్ప వున్నాడు, ఈయన సలహాలతో 
ఆయన తన పలుకుబడితో అడ్డూ ఆపూ లేకుండా ఊరంతటినీ తనగు ప్పెట్లో 
పెట్టుకున్నాడు. తన మాసే శాసనంగా, ఆజ్ఞ పాలనగా, తిరుగులేని 
విధంగా (బతుకుతున్నాడు. 

ఇంతటి మొనగాడుకి పాండపుల్లాంటి అయిదుగురు యువకులు 
ఆ [గ్రామంలో పక్కలో బిల్లై 6లా తయారయ్యారు. దొఠచేసే సే అన్యాయాల 
మీద తిరుగుబాటు చేశారు. ఆ అయిదుగురికి వ త్తాసుగా - ఆ దొరగారి 
అన్యాయాలకు బలిఅయిన ఆయన తమ్ముడు చిన్నదొర నిలిచాడు. 


చిన్నదొర అండతో పే_పేగి పోయిన పాండవులపై నిష్పులవర్ష ౦ 
కురిపించారు దొరగాడు. కన్నప్పతో సంప్రతింపులు జరిపాడు. ఎన్ని ఆలో 
చనలు చేసినా ఆ ఆలోచనలకు ఏదో (పతిబంధకం ఎదురవుతూనే వున్నది, 


ఏనుగులాంటి తనను ఎలుక పిల్ల ల్లాంటి అయిదుగుఠు క్మురవాళ్ళు 
ఎదిరించి, ఆ వూళ్ళో (బతకడమే | పెద్దదొరగారు ఆలోచనలతో కాలి 
పోయాడు. కసితో వారిని మసి చెయ్యాలనుకున్నాడు. 

మంచికన్న చెడుకి ఎప్పుడూ బలం ఎక్కువుంటుంది. అయితే 
ఆ మంచి తిరగబడినప్పుడు. అయిదు వేళ్ళు కలిసున్నప్పుడు ఆ చేతి దెబ్బ 
గట్టిది, పిలికిలి బిగించారు. పిడుగులు కురిపించారు. 


ఆ అయిదుగురూ గడ్డిపఠకల్లాంటి వాళ్ళు అయినా, చిన్నదొర గట్టిగా, 
సేనితే మోకు అయి, అ మోకు లే డుతో గట్టిగా కట్టిపడేసి అంతటి. మున 


గాజీ బందీ చేశారు. 
సహజమైన గ్రామీణ aan ఠసవ _త్తతంగ్యా రూపు దిద్దు 
కున్న “నున హరి పాండవులు” పూడి విశేషాలు వేండి తెరపై 


చూడండి | 


అఆ మూ టు అని అల 


/| రచన : శ్రీ కొసరోజు 
పాడినవారు : జి, ఆనంద్‌ అండ్‌ కోరన్‌ 


కదిలిందయో రథము .. కదిలిందయో 
దొఠగారు చెయ్యే సే కదిలిందయ్యా .. 
పాపిష్టివాళ్ళ గుండె పగిలిందయ్యో _ 
పుణ్యోత్ముల పంట పండిందయో్య .. ॥కడిలిందయో॥ 
సల్లా నల్ల ని ఓ గోపాలుడా _ గో పెమ్మలతో ఆడు భూపాలుడు 
“గోవిందా .... గోపాల 
గోవితిడ' = . గోపాల 
గోవిందా .... గోవింద 
చీరలు ఒలిచిన వాడా . సొమ్ములు దోచిన వాడా 
రాసలీల లోన డేలు మోసగాడా 
రకఠకాల మాయదారి వేషగాడా ॥కదిలిందయో॥ 
మేళాలు తాళాలు మోగాయీ 
తిరణాల సంబరాలు సాగాయీ 
అవతార పరుప్పడు - ఆరాట రాయుడు 
యింటింటికీ తానే వ సున్నాడు 
కోరుకున్న వరాలు తెస్తున్నాడు కొడిలిందయో ॥ 
హరిల్లో ఠఈంగ హరి హరి హరి 
చెయ్యి వెయ్యటం మీ వంతు 
చేరి లాగడం మా వంతు 
పొలాలు దున్నుట మా వంతు 
పలావు మెక్కుట మీ వంతు 
బిక్క. చిక్కడం మావంతు 


పొట 


బలిసి తిఠగడం మీ వంతు 

కూడబెట్టం మా వంతు 

కొల గొటడం మీ వంతు 

సీవ్‌లు కయ్యడం మా పంతు - మాకు 

దోవ జూపడం దొరవంతు .. గోవిందా ... గోవింద 


రచన - శ్రీ ఆవ్మవ 


లలి 


పాడినవారు ఎన్‌, పి. బాలసు బహ్మణ్య౦ 


సిత్రాలు సేయరో శివుడో శివడో 

శివమె తి పాడరో సరుడో నరుడా 

నువ్‌ పిండేసి ఆడరోయ్‌ నరుడో నరుడా _ 

అండ పిండ జెమ్మాండమంతా శివుడే శివుడే 

aps - నలిగేది అయ్యో నరుడే నరుడే 
పకాయకన్న ఇసం ఎర్రి పుచ్చకాయకా _ 

pga బుద్ది దొఠగోఠు పాముకన్న ఇసముఠా 

నమ్మించే “దగాకోరు నాభికన్న ఇసమురా 

ఇన్ని ఇసాల్‌ దిగమింగే ఎర్రోడే గొప్పఠా ॥స్నితాలు॥ 

కాని పనులు సేసినోడు బూవి( నేలుతున్నాడూ 

మంచి బుద్ధులున్నో్న శ్లో మట్టి కరు స్తున్నారు - 

నిన్నే బుకొయించినోట్డే సీమైనా కుట్టదేం ? 

శివుడో _ నిన్నే జ 

నుతిఫోయిన పిచ్చితల్లి _ మాదివరికే పట్టడేం అ 

సత్రం .... సిత్రాలు సెయ్యరో ... 


3 రచన . శ్రీ కొసరాజు 
పాడినవారు : జి. ఆనంద్‌ అండ్‌ శె లజ 


నల్లా నల్లని మబ్బులోని లగ్గో పిల్లా 
తెల్ల శెల్లని చందమామ లగ్గో పిల్లా అ 


4 


అతడు : 


ఆమె 


అతడు : 


కొప్సులోని మల్లెపూలు - ఘుమ ఘుమ లాడుతుంటె 


ఖే 


చేతినున్న చిట్టిగాజులు fe ఘల్లు ఘలు మంటూంకే .. అబ్బబ్బ 
ae) 
సీ ఒళ్లు రుల్లు రల్లు మన్నాదే .. Hనలా॥ 
గా 


పంవిపీళ బావికాడ అగో మావా. 
కాటా మాటా కలిసింది లగ్గో మావా 
గప ఠంగుచీఠ _ మెహమాగు యిసావా ? 
కాళదరఠం సంతనుంచీ _ కడియాలు ' తెస్తావా? ॥మంచినీళ్ళ॥ 


న. ఫ్‌ wa జా wera పర [తక 


| 


నువ్వేనా న - నిన్నే కళ్ళకద్దుకుంట - 


అల్లా అల్లా సువ్వుంపే సిగ్గో పిల్లా - 
౧ 
ఇల్లా ఇల్లా ఎత్తుక టా లగ్గో పిల్లా - 
ష్‌ లగో పిలా a 
౧ ౧ 


ఠచన : డీ అర్నుద 
పాడినది : ఎన్‌. పి బాలస్ముబహ్మణ్య౦ 


ఒరే . ఒరే పిచ్చిసన్నాసీ - ఒరే పిరికి సన్నాసీ - 
ఇలా చూడు ఇలా చూడు ఇటుకేసి - 

ఉన్నవూరు కన్నతల్లి ఒరే ఒరే మరవకుకా 
నమ్ముకున్న సాంతవూరు వెన్నులోన పొడవకురా _ 

ముక్కుమీద కోపంతో . ముక్కు కొసుకుంటారొ 
ఏలుమీద కుపుపుందని కాలు కోసుకుంటారా ? 

ఆవేశం నీ తెలివిని చంపుతుందిఠకా - 


5 


ఆలాణబగు ALS అబా ఆళళదెర్ర 


ఒరే కుగ్రసన్నాసీ - చూసుకో ఒక్కసారి నీకేసి 


ఈ నీరు ఈ గాలి ఈ నేలా నీదిఠా - 

ఊరిలోని పెతి ఒకరూ నీ సుట్టం నై _స్టంఠా కా 
ఆశ పెట్టుకున్న ళ్ళకు అనా యం నెయ్యకురా 

అన్నాయం సేసినోడి ఆటలు కట్టించరా క్‌ 


త 


ుడిసై తే దేనికైనా నా జడిసిపోడురా - 

అయుదడు వేచ్ళు క కలిసున్న చేతి దెబ్బ గట్టిదిరా = 
పిడికిలి విగిలుంచరౌ - 

పిడుగులు కురిపించరా ._ 

తొ శతా టు నం 


మత తెంచుకున్న వోడు - వడిసి కాదురా - 


న్‌ శ్రీ ఆరుుద 


పాడీనది , ఎన్‌, పి. బాలసుబ్రహ్మణ్యం, జి. ఆనండ్‌ 
ఎం. రామారాపు 


పాండవులు పాండవులు తుమ్మెదా 
మనవూరి పాండ పులు తుమ్మెదా . 
బలమున్న వోజ్ఞని మదమెక్కి నోడికి 
పాటాలు చెప్తార తుమ్మెదా - అబ్జీ 
పాతి పెపేసాఠ తుమ్మెదా .... 

భా 
య కా హాచ్‌ 
చచ్చు పీనుగ వీడు బతికున్న వోళ్ళను 
చంపుతున్నాడే తుమ్మెదా - చావ 
చంపుతున్నాడే తుమ్మెదా - 
శకుని మామె వీడు శకుని పక్షి గాడు 
మోసెయ్‌.... మో'సెయ్‌ తుమ్మెదా = కనెక్షన్‌ 
తీసెయ్‌... తీసెయ్‌ తుమ్మెదా .... 


6 


॥సాండపులు॥ 


॥పాంతడపులు॥ 


పాట 6 


పాట 7 


బక్కా చిక్క్తానపాడు ఒక్కడ అయితే 
పగ తీర్చుకో లేడు తుమ్మెదా _ కాలు 


నిలదొక్కుకోలేడు చుమ్మెడా - 
అన్నదమ్ముల్లా గ అయిదుగురు ఒకతైతే 
టాపు లేడే పేస్తాకు తుమ్మెదా 

వీవు సాక ౩ శ్రేస్తాశె తుమ్మెదా - 

జమ్ము చెట్టూమీద డాచిస బాణాల 
నెమ్మదిగ చతెచ్చాలె తెమ్మెదా - అతి 
నెమ్మదిగ తెచ్చార దుమ్మ్యేదా - 
రిమ్మా రేగిన డొరను గుమ్మాన నిలబెట్టి 
కుమ్మి పారే స్తారే రుమ్మెదా - వాణ్ణి 
దుమ్ము చేసే సేస్తారు తుమ్మెదా - 


॥సాండవులు॥ 


: శ్రీ ఆరుద 


పాడినది : ఎన్‌. పీ. జాలసుబహ్మణ్య౦ 


ఎండలో (ప్రజలంతా ఎండిపోతున్నారు - 


పండు ఎన్నెల్లో దొర పండుతున్నాడేమో - 


ర తాలు కూతురా _ 

రమణి రంగసాని 

దయచేయమని చెప్పవే 

దొఠగోరిని దయచేయమని చెప్పవే - 


శ్రీ అరు 


పాడినది * ఏన్‌, పి. బాలసు(బహ్మణ్యం 


మందికి చెడకి పోరాటం - 
ర! 

మలా ఇదిగో ఆరంభం 

దుండగీడు ఆ హీరణ్యకశిపుి 

చెండాడునురా నరసింగ౦ 


చీల్చి చెండాడునురా నరసింగం 
అరణ్యవాసం చేసేవాళ్ళు 

తిరిగి ఇంటికి వస్తారు 

అప్పుడు రాజూ, శకుని, గికుని వాళ్ళు 
తుడిచి పెట్టుకుని పోతారు: 

గడ్డి పరకలు అయిదే అయినా 


గటిగ పేనితే మోకురా 
ణు 


నిప్పులు నువ్వు మూస్తొవు 
జోనులోనికి ఎన్నాళ్ళ 
పులులను నువ్వు తోస్తావు 
ఘీంకరించెరో గున్న ఏనుగు 
జూలు దులుపెరో పోతు సింగము 
పంజా విప్పి పయన పడిందో 
పటా పంచలై పోతాడు 
కారు మబ్బులే మూయవా 
కుండసోతగా కురవవా 
కూకటి వేళ కదలవా 
“mn 
నరుడ కదిలీ నటరాజె 
నాట్యం చేసే ఆ రోజు 
మూడో కన్ను తెరిచాడంసే 


బూడిదపాలె పోతారు _ 
un 


॥ముంచి॥ 


modn 


॥మంచి॥ 


పాట 


రచన : ఆరు1డ 
పొడినవాలు : ఎన్‌. పి. బాలసుబహ్మజణ్యం, 


ఎం. రామారావు, జి, ఆనంద్‌ 


జండాపె కపిరాజూ 
గొలవళ్‌ గంగా లేవఠా 
చేతిలో ఉన్నది గదరా 
చెక చెక చెక చెక పదఠా 


ధర్మన్న శాంతం అంటాడు _ శాంతం శాంతం శౌంతం 
భీనున్న తంతాం అంటాడు _ తంతాం తండాం తంతాం 
గాండీవి పంతం అంటాడు .. పంతం పంతం పంతం 
కనలలూ రగతం చూస్తారు - రగతం రగతం రగతం 


భళానోయి భాయి తమ్ముడా - 
లడాయి మొదలాయె తమ్ముడా 


చెంప ఇెడేలనిపించు తము్నుడా ॥1జ౦డా॥ 


అయిదుగురి కయిదూళ్ళక్క- ర్రేదూ 
౧ 
ఉన్నవూరు చల గుంజ చాలు 
౧ 
తొడగొటినా ఆనాడు _ ఆణి 
లు వా 
పడగొట్టుతాను యీనాడు 
పాశుపతమున్నాది సూడు - అణి 
= 
పీసు పీసు శేసా _ నేడూ 
అన్న మాటకి సె 6 అంటాం 
రయూమ్మంటు చెయ్యె త్రి జె అంటాం 
జై కృష్టా అ జై కృష్ణా 


క్రి 


పాట $ 


ఠచన : థ్రీ ఆరు[ద 
పొడినవాట ౩ వన్‌ పి, వాలసుుబహ్మణ్యం 


పిరికిమందు తాగి ఊరు నిదరోయిండి 
గురక పెడుతూ మా వాడ నిదిరోయింది 
పిచ్చిగాలీ నువ్వు అరవకే 
వెరి నేలా గోడు పెటవే 

లు 
ఊరుకో .. ఊరుకో _ ఊరుకో 


కండగల మంచోళ్ళు కాలిఫోతే పోనీ 
గాలిలో తమ్ముళ్లు కలిసిపోతే పోనీ 
కన్నీరుగా ఏరు పాఠరశే 

నీ హోరుతో మమ్మల్ని లేపకే 

మిన్ను విరిగి (క్రింద పడనీ మాకేం _ ? 
మన్ను కుతకుతలాడిపోనీ మాకేం ? 
సూరీడా . ఇక నువ్వు పొడవకు 
శోధించి మా గుండె తడపకు తడపకు 


S00 


11 
ఎ అశ అజ ర్ల అ — 
కృష్ణంరాజు, ముఠశ్రీమాహవ్మ రావు గోపాలరావు, కాంతాఠావు 
గీత, శోభ, జాన్సీ, హలం, లక్ష్మిదేవి, నుమంగళి 
అల్లు రామలింగయ్య, సాఠథి,. రమణమూర్తి, పసాద్‌బాబు 
చిఠంజీవి, భానుచందర్‌, విజయభాస్కర్‌, శ్రీరాజ్‌ 
"ర్‌. ఎస్‌, రాజు, వంగా అప్పాఠావు, అర్హునబాబు 


నాంకేతిక నివుయిలు 


సమర్పణ డ్‌ కృష్ణంరాజు 
ఠచన _ ముళ్ళపూడి వెంకటిరమణ 
ఫొటోగ్రఫీ ణా జాలూమహే 

సంగీతం - జ్‌ sploas 
ఎడిటింగ్‌ = మందపాటి రామచం|ద్రయ్య 
ఆర్‌ _ భాస్క,రరాజు 

ట్‌ 
రూప కల్పన - జయకృష్ణ 


(పొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌ న్‌ ఎమ్‌. రామారావు, డి. ఎన్‌. రాజు 

స్టిల్స్‌ ఎ 4. శ్యామలరావు నృత్యాలు - రాజు, శేషు 

ళు 

దుస్తులు కొండయ్య, సూర్యాఠాపు 

పాటలు -- ఆరుద్ర, కొసరాజు 

నేపథ్య గాయకులు వీన్‌. పి. బాలసుబహ్మణ్యం, జి. ఆనంద్‌ 
ఎమ్‌. రామారావు, పి. శె లజ 


అసోసియేట్‌ డైరెక్టర్స్‌ ఆ 

అసిసెంట్‌ డె ఇకర్‌ _ 
బి << లు 

(ఫొడక్షన్‌ మేనేజర్స్‌ లై 


ఆవ్‌న్‌ మేనేజర్‌ జా 

'మేకప్‌ . 

అవుట్‌ డోర్‌ యూనిట్‌ _ 

(ప్రింటింగ్‌ & (పొసెసింగ్‌ ల్‌ 
నిర్మాత : జయకృష్ణ 


అ స్నుబహ్మొణ్యం బ్‌ 


కె, ఎ. లక్ష్మీనారాయణ, పి. వి. రాజు 


వల్లూరు రవి 


మోగానంద్‌, రామచందరావు. శేంకరరెడ్డి 
పబ్లి సిటి ఇన్‌ ఛార్జీ - మోహన్‌కుమార్‌ 


పబ్లి సిటీ డిజెన్‌ జెన్స్‌ = గంగాధో 

le ee శివాజీ కాజు 
సుబ్బాకావు, స్థన నత 

శారదా ఎంటర్‌ పె పై) సెన్‌ 
పసాట్‌ కలర్‌ లాబ్‌ 


విడుదల ; లక్ష్మి ఫిలిమ్స్‌ 


